


జననం: 63-11-1941, తపస్సు ప్రారంభం : 26-03-1950 
కైవల్యనసిద్ధి : 28-10-1991 





ముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
' [060 bee 






పథమ ముద్రణ : ఫెబ్రవరి - 2003 
కాపీలు : 2000 
ఐల : 10-00 రూ;లు 


పబ్లిషర్స్‌ మరియు కాపీరైట్స్‌ రిజర్వ్‌డ్‌ : 

డొ॥ విష్ణు ప్రసాద్‌ .క 

యం.యన్‌. (ఆర్జో, యం.సిహెచ్‌. (న్మూరో 
ఫెల్లో - మైక్రో న్యూరో సర్టర్‌ - జపాన్‌, 
ప్రొఫెసర్‌ - న్మూరోసర్టరి & చీఫ్‌ న్యూరో సరన్‌, 
ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌. 


1) న్యూరో క్లినిక్‌, 1-9-1122/5/డి, ఫస్ట్‌ఫ్లోర్‌, 
ఆంధ్రమహిళా సభ హాస్పిటల్‌ ఎదురుగా, 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 
ఫోన్‌ : 040-27608788 


2) 45-58/7/7, నర్జింహానగర్‌, 
విశాఖపట్నం - 530 024. 
ఫోన్‌ : 0891-2799865. 


బుక్‌ డిజైనింగ్‌ : 
సిటీ గ్రాఫిక్స్‌ (భరత్‌ కుమార్‌ జంజిరాల) 
నల్లకుంట, హైదరాబాద్‌. 


ప్రింటింగ్‌ : 
దతసాయి ప్రింటర్స్‌, 
చిక్కడపల్లి, హైదరాబాద్‌. 


K.S.R. MURTHY, IAS (Retd.) # 58/A, Durga Vihar Colony, 


Gun Rock Avenue, 
ta Timulgherry, 
Former Member of Parliament 4) Secunderabd - 500 015. 


(LOK SABHA) ae & : 040-7992828. 
Spokes Person, A.P.C.C. స్‌ శా Faxed 7992838; 


Former Secretary to Govt. of India 


Date ; 22" February, 2003 


FORE WORD 


| am very happy that Bhagawan Sri Sri Sri Pedda Balayogiswarlu's 
devotee Shri Kotipalli Potha Raju Garu, his wife Smt. Savithri 
Devi and their son Professor Dr. Kotipalli Vishnu Prasad have 
brought out this small, but useful book on Bhagawan. Their 
experiences 50 devotedly expressed, | am sure will be useful to 


the pilgrims who would read this book. | wish them all the best 


LUA జ జ AK 


and pray that Bhagawan's blessings will continue to be showered 


on them in the years to come. 


-K.S.R. MURTHY, 





WANG 


సో 


శ్రీశ్రీశ్రీ భగవాన్‌ పెద్ద బాలయోగేశ్వర్లు శ్రీమతి రామమ్మ గంగయ్య పుణ్య దంపతులకు 
ప్రమోదూత నామ సంవత్సర కార్తీకశుద్ద విదియా గురువారము స్వాతీ నక్షత్రము తేది 
23వ అక్షోబరు 1930 కోనసీమయందు ముమ్మిడివరం గ్రామము, తూర్పుగోదావరి జిల్లాలో 


జన్మంచిరి. 


శాస్ర్రజ్ఞానముగాని, సద్దురువుగాని, కశాజనముగాల లేకునన్నను, 16సం1లు నిండక 
పూర్వమే సంసారపాశముల నొక్కతృటిలో ఖండించి, తేది 22-06-1946 శనివారమున 
(గామ సమీపములో దక్షిణముగా ఉన్న కొబ్బరితోటలో వారి సుకృతము ఫలించి శ్రీ బాల 
యోగీశ్వరుండు తపస్సునకు కూర్చున్నారు. నాటి నుండి కఠోర తపస్సు చెసి ఆకలి 
దప్పులను జయించిరి, వారి భక్తుల కోరిక మన్నించి తేది 27-03-1949న తత్వోపదెశము 
చేసియున్నారు. 


తత్వోపదెశము 


“భగవంతుని” ధ్యానము చేయుటకు అరణ్యమునకు వెళ్ళవలసిన అవసరములెేదు. 
భగవంతుడు ఇచ్చటా ఉన్నాడు, అచ్చటా ఉన్నాడు “అంతటా ఉన్నాడు”. అరణ్యమునకు 
వెళ్ళవలెనంటె శాంతము కొరకు వెళ్లవలను. 


భక్తుల దర్శనము పాపనాశనము ఈ జన్మలో భగవంతుని తెలిసికొనుటకు ప్రయత్నము 
చేస్తేనే ముందుజన్మలో పైమెట్టుకు పోవుటకు వీలగును. లేకపోతే తిరిగి నరజన్మ వచ్చుట 
దుర్లభము. 


ఒక మహాభక్తుడు ముక్తిజెందితే 14 తరాలవారు ముక్తిజెందుతారు. 


జన్మరాహిత్యము చపసికొనితుసక స్వర్షమునకు (ఐక్యము, ఎవ్వరైతే వెళ్ళుదురో ఆ 


మహవీయునికి అంతా శాశ్వతము. 


తనువులు శాశ్వతము కాదు. ధనము, భూములు శాశ్వతముకాదు. క్రియకు వమై 
శాశ్వతంకాదు. 


ఉన్నన్నాళ్ళూ నిది, నాది అనుకొనుటయే గాని క్రియకు వచ్చేదికాదు. అంతా 
భగవంతునిదే. 























ప్రపంచమండు ఒక సూర్యుడే ఇంత ప్రకాశముగా ఉన్నాడు. “కోటి సూర్యప్రకాశము” 
గల భగంతుడు ఎంత (ప్రకాశముగా ఉండును? ప్రపంచమందు ప్రజలకే ఎన్నో 
తెలివితేటలుంటే ఆ భగవంతునకు “ఎన్నెన్ని” తెలివితేటలుండవు ? భగవంతుడు మనకు 
తం(డ్రికదా ! ఆ మహాత్ముని పూజింపలేమెమి ? 


అన్నదమ్ములు, తల్లిదండ్రులు, “అంతామాయ” మనకు నిజమైన తండ్రి భగవంతుడు. 
ఆయన మన కన్నులకు కనుపించడు. ఆయనను మన “కన్నులతో చూడవలెనంటే” 
అన్ని బాధలను జయించవలెను. మన ఆత్మలో ఉండే జీవాత్మను గ్రహించవలెను. 


శాశ్వతకాలము ఉందే భగవంతునకు కోపములేదు. “మూడురోజుల ముచ్చట కొరకు 
ప్రజలకు ఇంత కోపమేల ? కష్టములేకుండ ఏ పూటకు ఆ పూట గడుస్తుంటే అదే 
మహాభాగ్యము. 





చెప్పనవసరము లేదు. తన ఆత్మే తరు రురుపగునే ఆత్మ 
జరిగ జీవాత్మ అంతా తెలియచెప్పును. 


" ఆహారమువల్ల ఇంద్రియములకు బలము కలుగును. ఇంద్రియములను 
శే, లోబరచుకొనవలెనంటే ఆహారమును తగ్గించవలెను. మానవలెను. అందువలన 
లి | ఇంద్రియములను లోబరచుకొనవచ్చును. అప్పుడు పంచభూతములు ఆత్మలో అణగిబోయి 
'ఎరుకలేకపోవును.. ఎరుకలేనప్పుడు ఆహారము అక్కరలేదు. అందువల్ల జీవాత్మ 
“పరమాత్మలో ఐక్యమగుటకు” వీలు చూపును. 


ఆహారము తీసుకొనుచు తపస్సు చేయవచ్చును. కాని దానివలన చాలా బాధలున్నవి 
సంసారములోనుండియు, చక్రవర్తితనము చేయుచు భగవంతుని స్మరణ చేయవచ్చును. 
కాని నిలకడ ఎక్కడనుండి వచ్చును ? చలనము కలుగుచుండును. _ ఒక్కొక్కప్పుడు 
అఖండమైన బాధలు కలుగుచుండును. ఆ బాధలను జయించగలిగితే భగవంతునకు 
అఖండమైన “జాలి పుట్టును”. 


భగవంతుడు తలంచుకొంటే అందరూ మంచివారని అనిపించుకోవచ్చును. అలాగైతే 
ముక్తిని ఇవ్వవచ్చును. కాని అలా వీలేలేదు. ఎవరిదారి వారే తెలుసుకోవలెను. ఒకరికి 
ఒకరు ఏమీ చేయరు. 


RIS AVA WA NV 


డ్‌ 


AWA N/K 


1 ల్‌ జా కము జా | D [ ఇ జ ఖ్‌ జ OO Fs RC A స జా ద్‌ బే సే ప 


ఒకరు చెసుకున్న పృణ్యముకొలది భగవంతుని అనుగ్రహము కలుగును. అపరాధములు 
ఉంటే కనికరము కలుగదు. పూర్తిగా ఎవ్వరైతే తన్ను “నమ్ముతారో” వారిపై భగవంతునకు 
కనికరము కలుగును. . 

ప తక్కువలోపుట్టినా తనువులు శాశ్వతముగాదు. ఎందులో పుట్టినా 
భగవంతుని ఎవరైతే నమ్ముతారో వారికే ముక్తిమార్గము లభించును. 


పడ తరతురు  కముపొరచి వరకు ఎవ్వరైన తపస్సు చేయవలను. ఆ చేయడము 
విఘ్నమయితే ఆ జన్నమట్టుకు చేసింది అంతావృధా. కాని వచ్చే జన్మలో దాని లాభము 
కలసివచ్చును. 

తపస్సు వలన -టెడది కావలసివస్తే అది వచ్చును. చక్రవర్తితనముకూడ వచ్చును. 
కాని దానివలన గర్వము కలగును. గర్వపడితే దిగువజన్మలోనికి పోవలసి వచ్చును. 


సర్వము ఒకచోట కనబడాలి అంటే త తపస్సు వలననే వచ్చును. మాటలతోరాదు. 
తల్లిదండ్రులు భార్యా పిల్లలు మీ పాపములు పంచుకొనరు. అందుచే మీరు వాళ్ళకొరకు 
పములు చేయుట ఎందుకు ? 


మహా మహమలు 


తేది 12-11-1949 మధ్యాహ్నము తపోమందిరము ఉత్తరగది రంధ్రము ద్వారా 
రదర. శక్తులు లక్ష్మీనారాయణుల స్పరూపములను జూచిరి. లకీ ర్మనారాయణ 


ద్యములను దర్శించితిమని శ్రీ న్వ్యామ్‌ నారాయణ గారు తమ పుస్తకమున 


తేది 19-11-1949 మధ్యాహ్నము 4-00 గం॥ల తరువాత తపోమందిరము 
తలుపులకు నిలువుగా ఒక అంగుళమునకు మించిన ఖాళీ స్టలము ఎర్పడి శ్రీ స్వామి 
నాయనగారు దివ్యతేజోమయమగు జగన్మాతను చూచినట్లు తమ పుస్తకమున ప్రకటించిరి. 


తేది 16-02-1950 నాస్తికుడైన కోట్నీసు శ్రీ బాలయోగీశ్వర మందిరమున శ్రీకృష్ణుని 
జూచినట్లు దేశసేవ పత్రికయందు ప్రకటింపబదెను. 


మొట్ట మొదటి సారిగా నాకు 1968 శివరాత్రికి శ్రీశ్రీశ్రీ ముమ్మిడివర బాలయోగీశ్వర 
న్వామీ వారి దర్శనభాగ్యము కలిగినది. శ్రీ న్నామి వారి దివ్య మంగళ రూపముగని 
మిక్కిలి సంతోషముగా నేనుండగా 

















వందనము బాలయోగికి 
వత్రదనమివె సకలలోక వంద్యున కెపుడున్‌ 
వందనము మౌనయోగికి 

వందనములు నేనొనర్తు వందలు వేలున్‌ 





అనే ఒక చిన్న కవిత నా మదిలో సెలయేరులా పారింది. అప్పుడది మొదలు 
ఏరదుగా న చుపత కూ; ఉచ్చ్వాస నిశ్వాసాలలోనూ, నా తలంపులోనూ ఇప్పుటి వరకు 
స్వామివారు ఉంటూనే ఉన్నారు. శ్రీ బాల యోగీశ్వర, స్వామి అనుగ్రహమే నాచే ఈ పద్య 
సంపుటిని (వాయించింది. 


శ్రీ బాల యోగీశ్వర స్వామి వారి పుట్టుకను, తత్వోపదేశాల్ని మహిమలనీ వివరిస్తూ 
పద్యములు మరియు (బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోగి అనే మకుటంతోనూ ఈ సంపుటిని 
వ్రాసితిని. 


















నాచేతిలో కలాన్ని శ్రీ స్వామివారే కదిలించి నాచే ఈ కవితా సంపుటిని 
వ్రాయించారన్నది నా ప్రత్యక్ష అనుభవ భాగ్యము. 





తేది 19-07-1985 శ్రీశ్రీశ్రీ పెద బాలయోగీశ్వర స్వామి వారు కైవల్యసిద్గి పొందిరి. 
[హో యా అధి 

కాని స్వామివారు ఇప్పటికీ, ఎప్పటికీ సజీవంగానే ఉన్నారు, ఉంటారు. కోటి సూర్యుల 

ప్రకాశముగా దర్శనమిస్తున్నారు. పిలిచిన పలికే దైవం, కోరుకున్న వారికి కొండంత అండ. 

39 సంవత్సరాలు సుదీర్హ తపోశక్తివలన రానున్న కొన్ని వెల సంవత్సరాలు మానవాళిలో 

ప్రశాంతత సమకూర్చుటకు, భగవద్భక్తిని కలిగించుటకు దివ్య తేజస్సుతో సజీవంగా ఉంటారు. 

భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండును ! 





స్వామివారి దివ్య ఆద్భుతచరిత్రని ఘనంగా పొగిడి, వారి అమృత సందేశాన్ని ఈ 
ప్రపంచానికి అందజేయలేకపోతినే అన్నదే నా మనసులో చిరకాల చింత. నా జీవిత 
కాలపు కోరిక అయిన ఈ సంపుటిని శ్రీ భగవాన్‌ బాలయోగి స్వామి వారికి సమర్పణ 
చేసుకొనే భాగ్యాన్ని నాకు కలుగజేసిన శ్రీశ్రీశ్రీ భగవాన్‌ బాలయోగీశ్వర తపో ఆశ్రమ కమిటి, | 
ముమ్మిడివరము వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు. 


రచయిత 


సమర్త ఇ 


లు 

















సర్వకాల సర్వావస్తలయందు 
మమ్ముల్ని కంటికి రెప్పలా కాపాడే మా దేవుడా, 
మముగన్న మా తండ్రి 
శ్రీశ్రీశ్రీ భగవాన్‌ బాలయోడీశ్వర స్వామి 
ఈ నంపుటాన్ని నీ ఫొదవదములకు 
సమర్పించుకొనుచున్నాము. 
స్వీకరించి మమ్ములను అనుగ్రహించు స్వామీ | 


కోటిపల్లి పోతరాజు 


మడా భై నన్తాా.. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 





ఆ 


వందనము బాలయోగికి 

వందనమిదె సకల లోక వంద్యున కెపుడున్‌ 
వందనము మౌనయోగికి 

వందనములు నేనొనర్తు వందలు వేలున్‌ 


కొలుతును నీ చరణములను 

తలతును ని దివ్యనామ స్మరణంబెపుడున్‌ 
మలతును నీపై కవనము 

నిలుతును ని భక్త కోటి నగ్రమునందున్‌ 


కుఠదనపుమెని ఛాయయ 
మందరగిరిబోలునీదు మహిత దిక్షయున్‌ 
సతదియములని మహిమయు 

బృందావన విహారుస్తవము డెందమునందుని. 


ఊరా ? ముమ్మిడివరమట 

పేరా ? గంగయ్యబరగు పృధిఎస్టలిలోన్‌ 
కారే ? ఘనమగు కీర్తికి 

వారే వార సులు రల సూది నాతెరపగ నుని: 





శ్రముమ్మిడి వరము బాలయోగేశ్వర స్తపష్స 








క్‌; అమ్మయను మాట కర్ణము 
ఇమ్మహి రామమ్మయనెడి రమణికి జెందున 
కమ్మని నోముల ఫలమగు 
ముమ్మిడివర బాలయోగి ముద్దుగ గనియెన్‌. 


6. 'లీలయె' మానవరూపము 
'లీలఅయె' ఘన మాల కులమునందు దృవమున్‌ 
“'లీలయె' గోవుల గాచుట 
'లీలయె' నీ చరిత మెల్ల నిజముుగదండ్రీ 


7. పాడెను నికై జోలలు 
వేడెను నీ క్లేమమరయ వేల్పుల నెల్లన్‌ 
లేడని పించెను జగతిని 
నీడై నిను మించువాడు నాడున్‌ నేడున్‌ 


8. నిపసి ప్రాయమునందున 
తాపసివౌ రీతులన్నిదాపలికె తగన్‌ 
దా పసడి పల్కు లమ్మయొ 
రూపసి ఘనసద్దుణంబుల 'రామమ్మ'యిలన్‌ 


9, బుడి బుడి నడకల నటునిటు 
వడి వడి నడువంగనేరువరయంగ యిలన్‌ 
చిడిముడి పొందెడిజనులను 
పడిబడి కావంగ వలసెప్రస్తుత 6ముగమున్‌ 


నకల 


1. 


13 


14. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
నడువగ నేర్తురు నందరు 
నడచుటలో మెల్మినడకనేర్వగవలయున్‌ 
నతరిత లవడ మినిమొల్‌ 
నడకలు కలకాలముండునట్టుల యోగీ 


వేసిన యడుగున ధర్మము 

రాశులుగా బెరుగవలయురయమున జగతిన్‌ 
వషముు, మాసము కూడదరి 

దోసము యిసుమంత లేని దైవమునివే 


నిండెను పంచవర్షములు 

నిండెను పల్కుల నవ్యరత్నముల్‌ 

నిండగు ముచ్చట రూపము 

పండా, యని పిలుచు కొనగ బులకలు వొడుమన్‌ 


చదువను వేయరు నిన్నును 

చదువుల బడిచెంతకైన జేరనినీకున్‌ 
చదువుల సారము దెలిసెను 

జదివితివే జన్మమందు జ్ఞానపుజదువుల్‌ ? 


నుడివెనుబహలాదుండల 
కడవరకుం జదివె శాస్త్రకోటల ననుచున్‌ 
నుడివితి వేమియుజదువక 
పుడమిని మోక్షంబు పొందుపోకడలెల్లని 


Lr el ee లు... 





శ్రముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 


శ్రిము 


రర an 


16. 


1?. 


మున్నేజదువున బొందిరి 

తిన్నడు, కరి, సాలెబుర్వుదివ్యపు మోక్షం 
బెన్నగ హంశో పక 

సన్నుతమౌ “భక్తి విద్య చదువుగమారున్‌ 


గోవులకాపరి వైతిఐ 

కావుము మమ్మనెడి భక్తకోటుల నెల్లన్‌ 
గోవుల గాచెడి రీతిని 

కావగ నేర్చితివి మిగుల కరుణన్‌ జగతిన్‌. 


రక్షింపను సజ్జనులను 

నిక్షింపగ జెడ్డవారి, క్షితిదర్మమునున 
రక్షణజేయుట కొరకై 

నిశ్చయముగ నుద్భవింతు విల డున 


తీరుగ తీరిచి నుడివితి 

వీరీతిగ నడువుడనుచు విబుధులనెల్లన్‌ 
నారీతి నడుచు జనములు 

పరమాత్మను జేరు, మోక్షపదవిన్‌ బొందున్‌ 


ఉపదెశములు 


సర్వము నిండిన ప్రభువగు 

సర్వేశ్వరు గానవిపిన స్థలములకేగన్‌ 
సర్వము కాదిది, ప్రశాంత 

సర్వముకొరకేగ వలయు సత్యము జగతిన్‌ 





శ్రముమ్మడి వరము బాలయోగేశ్వర స్తవము 





20: నుడివితి వుపదెశంబుల 
నడువండిరీతినెల్ల వారలు. .ననుచుని 
కడుమూర్థ జనాలికనను 
వడిదెలియగ మెల్మిభాషవాడితి విలలోన్‌ 


al ఉపదేశంబులు కావవి 
ఉపనిష్‌త్సారంబు లుర్విలనదగువానిన్‌ 
ఉపయోగించెడి జనులకు 
ఉపమానములేని దివ్యధామంబొసగున్‌ 


22. అష్టాదశమార్గంబుల 
శిష్టంబౌతత్వ మెల్లక్షతి దెలియంగా 
స్పష్టము జేసితి వెంతయు 
సృష్టిని తరియింపమిగుల క్షేమంబొందన్‌ 


23 దర్శించినంత తోడనే 
హర్షంబుగ సర్వబాపనిహతులు నెల్లన్‌ 
ఘర్షణ లేకయె తొలగును 
హర్షముగద భక్తకొటి దర్శన మిలలోన్‌ 
24, పట్టుదల సడలకుండగ 
నిష్టయు నీమంబుతోడనిప్పటినుండిన్‌ 
గుట్టుగ దైవము దలచిన 


గట్టెంగ పైమెట్టు జేర గలుగుదు రవనిన్‌. 


శ్రీముమ్మిడి వరము బాలయోగేశ్వర స్తవమ్స 


ద mm 


26. 


2s 


28. 


29, 


పదునాలుగు తరములు ఘన 
ముక్తింబడయంగవచ్చు ముదమార మహో 
భక్తుండు మోక్ష మందిన 

సత్యంబిది సర్వలోక సంచయమందున్‌. 


Ee 
et 


క గిట్టుక యెన్నడు 

| నిలనట్టి జన్మరహితున లట. 
ృష్టమగు మహాస్వర్గము 
కష్టముగాకుండ, శాశ్వతంబుగ టొరదున్‌. 


PS 


es 
eps ep 


శాశ్వతమా ? తనువులు నిల 

శాశ్వతమా ? ధనము ధరను శాశ్వతమేది 
శాశ్వతమా ? భూసంపద 

శాశ్వతమా ? క్రియకు నివ యశాశ్వతమెపుడున. 


ని దది, నా దదియనుచును 

వాదులు వాకొనుటక్రియకు వ్యర్థము కాదే ? 
నీదియు నాదియు కాదిది 

నా దేవుని సర్వమయుని నిత్యుని దంతన 


భానుండొక్కడె యిలలో 

తానుండెను దివ్యతేజ తతులన్‌, గానన్‌ 
ఘనకోటి భానులి డగు 
నానిశ్వరుతేజమెంతొ నెన్నగ దుగునె. 





శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము - 





30. 


31. 


32. 


33. 


34. 


జగమున గల జనములకే 

అగణితమీౌ తెలివితేటలధికంబౌగా 
భగవానుడు జగధిశుకు 

తగనెంతటి తెలివిగలదొ తెలియగతరమా ? 


జనకుడు గద భగవానుడు 
మనకెల్లర కితరులెవరు మహిలోగలరా ? 
అనవరత మా మహాత్ముని, 
సరన మరగ సూతిరపకురడ గ చిమట మెలా? 


అన్నలు మరియును తమ్ములు 

యెన్నగ మరి తల్లితండ్రులెల్లరు “మాయె. 
తిన్నగ మదిలో నరసిన 

ఉన్నది నిజమైన తండ్రి నీశ్వరుడొకడే. 


మనకనులకు గనుపింపని 
యానీశునిగాననిచ్చయెదగల బెనిన్‌ 
సరనమ గం బాధఅగల చయ 

మన నాత్మలోజీవాత్మను మరి తెలియవలెన. 


నిత్యుడు, శాంతు, డనంతు, డ 

సత్యంబె తనువు కొరక శాంతంబెల ? 
నిత్యము బన్నములేకను 

పత్యంబౌ “కూడు” గూడ పది వెలదియె |! 


న Ufc cel 





శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
———————————— 
35. జీవుడు భగవత్స్వరూప 
మవు, దానిని పంచభూత మశ్రాంతముగన్‌ 
భువి లాగుచుండుమాయకు 


యివి యెల్ల నెరుగ వలయు యీ జగతినరుల్‌. 





36. _ 'తా నెవ్వరొ తానెరిగియు 
తన చలనము బొందుమనసు దాక్రమరీతిన్‌ 
ఘనముగ కట్టడి బెట్టిన 
మనకిక బని లెదు గురుని మంత్రముల తోన్‌. 


37; గురువుగ మారును మనలో 
చరియించెడి “ఆత్మ దాని సక్రమరీతిన్‌ 
ఆరయ పవిత్ర మొనర్చిన 
సరియగు జీవాత్మ మనకు సర్వము తెలుపున్‌. 


రి. ఆహార్యం సవనమె 
మహా నింద్రియములకెల్ల మరి బలమొసగున్‌ 
ఇహ నింద్రియముల కట్టడి 
ఆహారపు నాస్తివలన అవనిన్‌ కలుగున్‌. 


39. దానన్‌ భూతములైదును 
లీనంబౌ ఆత్మయందు నెరుకేలేదు 
యన్నండెరు కేలేదో 
మన కాహారవసరంబు మరిలేదుయిలన్‌. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 








40. జీవాత్మయందు వలనను 
పావన పరమాత్మయందు భద్రముగానున్‌ 
కేవల మైక్యంబగుటకు 
దావలసిన దారిజూప దద్దయు కలుగున్‌. 


| ఆహారము సేవించుచు 
ఇహాలోరకవమ్హన అదు తపము యురపుగ టెయున్‌ 
మహనీయంబగు బాధలు 
మహిలో కలుగంగ వచ్చు మరికనుగొనగాన్‌. 


42. సంసారము నందుండియు 
వంశముగల చక్రవర్తి వరతనమందున్‌ 
నిస్సాంశయముగ దేవుని 
సంస్మరణము చేయవచ్చు “సరిగాదవనిన్‌” 


48. నిలకడ కలుగదు స్మరణకు 
చలనంబె తెంచుచుండు జగతిన్‌ మరియున్‌ 
తలపగ నొక్కక్కపాడు 
బలమగు కష్టములు మరియు బాధలు బొందుని. 


44. బాధల జయమున్‌ బొందిన 
మోదంబోౌ భగవంతునకు మెండుగరలుగున్‌ 
వాదము లేనిది జాలియు 


సాదన మొనర్పగా వలె సరియగురీతిన్‌. 
Ss re eet es J 





శ్రముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవవ్న 
a డను 


45. భగవంతుడు తలచినచో 
తగనందరు మంచి వారెతలపగ నగుగా | 
యీ గతినగుదురు నందరు 
జగతిన్‌ యీ సృష్టియెట్లు జరుగగవలయున. 





46. భగవానుడు దయతలచిన 
తగనీయగవచ్చు “ముక్తి” తెరువదిగాదు 
అగణి తముక్తి కిమార్గము 
నాగతి వెదుకంగ వలయు నెవరికివారే 


47. ఒకరికి నొక్కరుయేమియు 
సకలంబాౌ తెరువు జూప జాలరుజగతిన్‌ 
ఒకరొకరి పుణ్య ఫలంబున 
అకలంకుని అనుగ్రహంబు అమరగగలుగున్‌. 


48. యోగీశు నామస్మరణము 
యోగీశుని పాద సేవయెల్లన్‌ జగతిన్‌ 
యోగీశుభజన నిరతము 
యోగమునందుండ జేయుయెన్నగ నరులన్‌. 


49. అపరాధంబులు గలిగిన 
కృపకలుగదు దెవదేవుకూరిమితోడన్‌ 
తపసును నర్పణ జేసిన 
కృపగలుగును వారిపైన గణనీయముగాన్‌. 








Sess ec పు... 


శీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 





50... పుట్టుక కెక్కువ తక్కువ 
సృష్టిని బేధంబు లేదు చూడగతనువుల్‌ 
మట్టిని గలియుటతథ్యము 
“పట్టంబౌ మక్తి నీశు పూజలు సలుపన్‌, 


51. తపమును చేయంగావలె 
కృపనీశుని దర్శనంబు కనుగొనువరకున్‌ 
ఛపలము కలిగిన తపముకు 
ఉపయోగము లేక యంతవృధయగు గానన్‌. 


52. కషి సమూ నిక్‌ తాట వరు 
పై జన్మకు కలిసివచ్చు ఫఅలమున కలరగున్‌ 


కైవల్య టప్రాప్తికొరకును 
దెవంబును మరువరాదు ధారుణీలోనన్‌. 


53. పొందగ వచ్చును తపమున 
పొందికగా చక్రవర్తి పూజార్హతలున్‌ 
అందున గర్వముగలుగును 
క్రిందకు జన్మంబుబోవు కీడున్‌ గలుగున్‌. 


54. సర్వము ఒకచో కానగ 
దూర్యారంబగుతపంబె థారుణిలోనన్‌ 
సర్వమగు శరణు జనులకు 
గర్వంబౌ మాట వలన గనరాదెమైన్‌: 


————————— డన రతన నలత ననెతతడుతలనులాా టను నననాన నన 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవ్న 


క్ల 


భ్‌ 


96: 


57 


50. 


తల్లియు తండ్రియు భార్యయు 

పిల్లలు మి బాప మెల్ల పంచుకొనగరా 
రెల్లర కొరకై క సతతి 

లెల్లెను చేయంగ దగునె యిలలో మికున్‌ ? 


కృపతో నొసగితి విధర 

చపలంబౌ మనసు గెల్చి సృష్టి తరింపన్‌ 
ఉపదేశంబులు పదియును 

సఫలంబౌ యెన్న్మిదిలను శ్రేష్టముగానున 


ఉపదేశములు సమాప్తము 


సూటిగ గాంచితి బ్రహ్మము 

పాటవ మౌరీతి ప్రజలు పరమున్‌ జేరన్‌ 
నిటుగ తీర్చిన నుడుపులు 

నేటికి యెనాటికైన నిండుగ నిలుచున్‌. 


శమ, దమ, షట్కములన్నియు 
రమణీయముగాగ నిన్ను రయమున జేరన్‌ 
కమనీయ మహిమ యొప్పగ 
సమధానంబొందు పడెను సంస్తతిజేయన్‌. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 





శమాదిపషృబ్క(6 సంపత్తి :- 

il శమము = మనసు నిగ్రహించుట 

ణ్‌. ధమము = ఇం(దియ నిగ్రహము 

ల్‌ ఉపరతి = బ్రహ్మ విషయములందు దప్ప, అన్య విషయములందు 
సంకల్పములు లేకుండుట 

4. శ్రద్ద = వెదాంత గురువాక్యములందు శ్రద్ద ఉంచుట. 

ధ్‌ తితిక్ష = శాస్త్ర విచారైక పరాయుణుడై, ఫీతోష్టాదులను 
లక్ష్యముచెయుకుండుట. 


99 


60. 


61. 


సమాధానము = సర్వసంకల్పములను విడిచి మనస్సును బ్రహ్మమునందే 
నిలిపి శాంతిని బొందుట. 


ముక్తింజెందుట తధ్యము 

నిత్యమునిను గొలుచు జనులునిజముగ ధరణీన్‌ 
సత్యము, శౌచము, శాంతము 

భక్తులకుంగలుగు మిగుల భాగ్యంబొప్పని. 


జ్యోతివినివై వెలసితి, 

ఖ్యాతిగ యీ జగతినెపుడు కాంతులు వెళతయున 
దాతవు ధాత్రిన జనులకు 

నేతవు ఘనముక్తి నీయనేర్పరినీవె. 


కాంతులు నిపైక్రమ్మును 
శాంతబౌనీదు మహిమ జెలువారంగా 
బ్రాంతులు నీదరి జేరవు 


చింతనకున్‌ అందరాని స్వామివినివె. 
టట త క పప త రకల న క | 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవ 
నవా ననన ననన నన ననన 


62. చిత్క్మృళల దర్శనంబును 
సత్కృపతో నొసగుదీవు సజ్ఞనములకున్‌ 
తత్కృప బడసిన వోరతం 
చితృ్మమలము నందుశాంతి జెందుదు రవనిన్‌. 


63. సిద్దులు ని కొన గూడెను 
శుద్ధంబౌ మోక్ష పదవి జేరుటకొరకై 
తద్దయు మాకున్‌ తొలగిను 
ఉధృత మాకర్మచయము ఉన్నతి చెరిదత్‌, 


64. అనాదియగు నా మాయను 
ఘననిద్దుర జెందునట్టి గుణుడగు జీవుని 
కనమేలు కొల్ప మిగులన్‌ 
మననంబౌ పరమ పదము మరినికబ్బెన్‌. 


65. హరియును, హరుడవునీవై 
దరిజేరెడి భక్సులకును దయతోనెపుడున్‌ 
వరముక్తినాసగు చుందువు 
దరముమ్మిడి వరనివాసదయగలయోగీ 


66. సరి నికెవ్వరు జగతిని 
మురిపెముగా కూడు నీళ్ళు ముట్టకనుండన్‌ 
తరమా ? నింకొక రెవరికో 
హరికిన్నీడైన నీకు అల్పముగాదే ? 


i ననన నత 


శ్రీముష్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
నస ss ss es rn rn sm 


67. -సిరితల్లి పరమపాదము 





-లుర్విన్‌ శ్రీస్వామి నాయనామా ఖ్యలకున్‌ 
దర్శన మిప్పించుటయన 
అరయంగా చెల్లునికు నొకరికి తరమే ? 


68. వాగబారులతు దృవించెను 
సౌగంధములెల్ల యెడలసాగసుగ జెలగిన్‌ 
అగణీతఘంటానాధము 
తగనెవ్వరొనర్చినారొ ? తెలియగ తరమా ! 


69. మందిరమందున జెలగను 
సుందరమౌ వెలుగు తతులు చోద్యము వెలయన్‌ 
సందర్శించిరి ధన్యులు 
డెందంబులు ముదము వొందధన్యతజెందన్‌. 


70. నరదిహముమి సదరు 
సుందర పాదారవిందసుమముల గొలువన్‌ 
మందుండైనను బొందును 
బంధము లేనట్టి ముక్తి పదవిన్‌జగతిన్‌, 


71: కలిమిన్‌ గోరను, నీతో 
చెలిమిని వాంఛింతుమదిని చెలువారంగా 
ఫలితము నాదగుఫలమే 
లలితంబౌ నీదుస్మరణ నిరతముజేతున్‌. 





శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవ్న 


ననన నన ననన 


Te 


19: 


74. 


79. 


70: 


సరిరారు సర్వజగముల 

హరినామస్మరణ సలుపుయతిగణములు నీ 
సరినీవె సరియు ననుచును 

మరిమరి వేడుదును మిగులమురియుచు స్వామి. 


'మాలవు' గోపాలునిమెడ 

“'మూలవు ఘనముక్తి కాంత ముదమగు జడలోన్‌ 
'మాలవు” ధారుణి యతుల, సు 

మాలగ నీ కిర్తి మిగుల మహిలో జెలగిన్‌. 


శరణంటిని యోగీశ్వర 

శరణంటిని నీదు పరమ చరణద్వయమున 
శరణంటిని మౌనిశ్వర 

శరణంటిని శరణుశరణు జగతిన్‌ నిన్నున్‌. 


కారణజన్మము నియది 

కోరిన ముక్తినిచ్చు ఘనుడవు గాదె 
ధారుణి నీ సరిలేరని 

చేరితి నీ చరణయుగళ సన్నిధి స్వామీ. 


సాద్యమ బోనము మానుట ? 

సాద్యమ యిల జలము గొనక జీవించుటయున్‌ 
వెద్యులె మును పెవ్వారును ? 

చోద్యముగద ధరణి నీదు చరితం బెల్లన్‌. 





శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 








నై. ఫాలాక్షు దివ్యరూపము ? 
శ్రీలక్ష్మధవుని మహిమ జెలువారంగా 
యిల నికబ్బెను ఘనముగ 
బోగుడునె యిల భక్తకోటి బృందమునిన్నున్‌. 


78. సురగణములెల్ల మెచ్చెడి 
చిరు పాదముక్రింద మిగుల చెలువము మీరన్‌ 
గరిక గ ఇల దిన ఆజాలును 
దారుణినాజన్మమిగుల ధన్యతగాంచున్‌. 


79. కోరెద నీతో కూరిమి 
కోరెద నీ పైన భక్తి కొదువేలేకన్‌ 
కొరెద ముకం శయ 
కోరెద నీ ధ్యానమవని కోకొల్లలుగన్‌. 


60. వదలను ని పద కమలము 
వదలను నీ భక్త కోటివినయపు మైత్రిన్‌ 
వదలను :భవహార నామభర 
వదలను యెదలోన నీదు వరరూపమునున్‌. 


81. తిరుమణి వైతివి నుదటను 
స్థిరముగ నిను దాల్చి శిరము సుగతిన్‌ బొందెన 
వరభస్మరేఖ నగుదును 
ధర నా పాపములు బాయ దయ నీసేవన్‌. 





శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము . 


82. మూలము జగతికి నివై 
మూలాధారంబ విద్య మురియుచు జగతిన్‌ 
మూలము నెరుగగదెలిపిన 
మూలపు బురుషుండ వీవు మునిజగధిశా. 


83. పదునాజు యేండ్ల ప్రాయము 
పదుగురతో నాటలాడిపాడెడి కాలం 
బుద్ధింధిరిగెను దబసికి 
సిద్దుడవై జగతి మిగుల సుధలన్‌ గురియన్‌. 


84. నరజన్మకు పరమావధి 
పరబ్రహ్మము గాంచి భవముపృధివిన్‌ లేకన్‌ 
తరియించు జ్ఞానమొందుట 
ధరణిలో నీసరిని మించు ధన్యులు గలం. 


3 85. _ సత్యము సుగతికి మార్గము 

సత్యంబే ప్రాణికోటి శ్రేయము మిగులన్‌ 
సత్యము నుడివెదనేనిల 

సత్యపు అవతారమూర్తి జగతిన్‌ నీవె. 


86. పద్‌ సీకర్పణ చేసిన 
పృధివిన్‌ పన ఫలము మిగుల బొందగవచ్చున్‌ 
వాదములన్నియు నేలా ? 


మేధిని నీ పూజముక్తి మార్గము మాకున్‌. 
Cia. 





శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 








87. గోపాలుడు నీ పాలిటి 
కల్పకమై నిల్పినిన్ను ఘనునిన్‌ జేసెన్‌ 
మాపాలి నీవెదైవము 
పాపాలను బాపి మమ్ము బ్రోవుము స్వామి. 


88. యేడుగడ. నివే, చూకని 
వెడెద మము కరుణజూడ వేగమెరమ్మా 
పాడెద నీపై కందము 
తోడుగ మా బ్రతుకు నావ ద్రోవుము స్వామీ. 


89. తలపున నిన్నే సతతము 
చలనంబేమియు లెక స్టిరమగురీతిన్‌ 
దలచెద ఘన నీనామము 
యిల నా పాపములు బాపవలయును స్వామీ. 


90. వదుర ము సిదగు సొముము 
పృధివిన్‌ నిను గొల్బు వారు పుణ్యపు జనులే ! 
“నిధి” నీ నామము ముక్తికి 
బృధజన సేవ్యంబు నీదు పదములు జగతిన్‌, 


91. సర్వము నిండిన ప్రభుడవు 
ఉర్విని నీ మహిమ దెలియ నెవరికి తరమౌ 
పర్వము నీ అవతారము 
దుర్విధి దాటంగ మాకు దైవం జొ సగెన. 


92. భానుని కిరణము లందున 
లీనంబె నీదు కరుణనిరతము జగతిని 
సునముగ భక్తుల బ్రోచును 
అనఘా ! నీసరినిబోలు యతులున్‌ గలరే ! 


— — — — — — — — — — — — — — — — — — — — _ _ — — — — ————— దానన 





శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 








ల్‌ 


94. 


క్‌ 


ee 


కాషాయవస్త్ర భారణ 

లెశంబెమియును లేదు నిజకరములలో 
భఖభాసపు జపమాలైనను 

వాసిగ లేనట్టైయతివి వరమౌనింద్రా ! 


కొట్సల్లి పధశనావంవరో 

బటుతరమౌ పోతరాజు వరనామంబున్‌ 
యెటులన్‌ బోచెదొదనుని 
గట్టుంబడియుందు నీదు పదదాసునిగన్‌, 


జనకుండార్యుడు నూకయ 
జననీ ఘన వేంకుమాంబసుతుడన్‌ భృతుడన్‌ 
జనపథము విశాఖనగరము 
ఘనముగ నివాసముంటి ఘనబుధులలరన్‌. 


మంగళ ముర్వినిజనులకు 

మంగళమౌ స్వామి భక్త కోటులకెల్లన్‌ 
మంగళము బాలయోగికి 

మంగళ మహత్తనుచు మదినిన్‌ దలతున్‌. 


ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 
ఓమ్‌ తత్‌ సత్‌ 
హరిః ఓమ్‌ 


శ్రీముమ్మిడి వరము బాలయోగేశ్వర స్తవము 





ఆ 





నమో భగవతే బాలయోదీశాయ; 


శ్రీ గణపతి, శ్రివాణిన్‌ 

అరుం బులు గురియుముగులు క మురఠలొసనన్‌ 
శుభములు కలుగగనామది 

కొనియాడెద కావ్యరచన కొనసాగింపన్‌ 


శసముల్‌ వ్రాయటూనెట చెవమీర 
మానసంబున భావముల్‌ ముసురుకొనగ 
దవగణ ములు మూరిసినన్‌ -దివిఠిపరార 
జతన మొనరింతు జగము జేజేలు వలుక 


స; ఆకలీ ! యేది నీ చిరునామమెక్కడ ? 
బాలమునిచంద్రుడిచ్చట ప్రాభవించె 
దొహామా! ఈర బె రార తూపము నాకు? 
నిర్ణలధారుండు నిచటనుండె 
నిద్దురా ! ఎదినీ యుద్దరింపెచ్చట ? 
మునిరాజుకడనా ని మొద్దురూపంబు 
బద్దకంబేది నీ బుద్ధిలేని జాడ ? 
ఘనయోగి కడనొ నీ గాండిరింపు 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము | 


నానన నాననా 








తే॥ 


తే॥ 


పాండు పాలిమేరదాట మీ పురమునకును 
ఉర డవలదిచట నొఘడియయైన 
“పండు వర్తుండు దేవుడు బాలయోగి 
నిండుతపమున గూర్చుండెనిర్మలముగ. 


గోదారి జలమున గోవిందు నామముతో 
పుణ్య స్నానముజేసె పాలుపుమీర 
నారికేల వనము నందొక్క వృక్షంబు 
క్రిందను గూర్పుండికనులు మూసి 
దేవదేవుని మదిని దివ్యముగ ధ్యానించి 
తపసు ప్రారంబించె తన్మయముగ 
లేదుదేహచింత లవలేశమైనను 
యోగమున లీనమై యలరుచుండె 





నట్టిబాలుండు నవనిత చోరుమదిని 
గట్టిగా బంధించి పట్టుబట్ట 
మనసునాత్మను జొనిపె మరి కదలనీయక 
వెన్ను భక్తుడాయె వెడుకలర 


ద్‌. గుప్తుమనియొను కపురంపు కలికవోలె 


ఆకసముదాటి ఆవని అంచువరకు 


బాలుజూతమ రారండి భక్తుడంట 


ఆశన మేమియు గొనని నిరాహరుడంట 


శ్రీముమ్మిడి వరము బాలయోగేశ్వర స్తవము 


న 


గాఢ తపమున గూర్చిండెకదలకుండ 


దివ్య కిర్తికి ఘనుడైన ధృవుని వోలె 


నీరుగోనడంట మరణంపు భయములెదు 


గ॥ 


తే॥ 


చిరుత ప్రాయంబున హరినామచింతనంబె 


బాలుడీతండుగోపాలబాలసముడు 
సందకిశోరుకీడైన వాడు సుండు 
కాంచినంతనె కనులకు కరువుతీరు 
నంచు కదిలెను “ప్రజా రణ్యమాయె. 


కలదుముమ్మిడి వరంబున కాసారమొకట 
పోలమాంబచెరువని పిలుచుచుండు 
మున్నూటయారువదియైదు దినంబులు 
జలపూర్ణరాశియై జెలగుచుండు 
నిండుటయెగాని ఎండుటెప్పుడులెదు 
శతశతాబ్దంబుల చరితలోన 
నడిమి వేసవినైన నిండైన గంగతో 
ముదము గూర్చునుమిగుల మోదమరల 


నట్టిజలపూర్ణ రాశియువట్టిపోయె 
చుక్క నీరును మిగులజాలదయ్యె 
పీల్చివైచిరి జలరాశి “భక్తరాశి. 
చోద్యమందగ జగంబున జనములెల్ల 


uuu — — — — — — — — — — — — 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్త్వ 
కతా కాలాక కాకక డా కా కడా కాలాక కకత Bn rs 
7. స్‌॥ చిల్లిగవ్వయు నీదు పెతనుండని నీకు 





ప్రాకారకుఢ్యంబులెట్టవచ్చె ? 
తపముబెసుకొనగతగనొక్కమందిరము 

ధర్శనమండపందాని కవల 
నారికలవనము నలుదిశల ఆశ్రమము 

శాంతి గూర్చుచుండ చిత్తమలర 
ఇంద్రవైభవంబు సరిబోలు సన్నిధి 

ఎట్లు సమకూడెనెరుగగనెవరి వశము ? 


లే॥ ఘనులగణ్యులు మిగులనెందరో శ్రమయించి 
ern తపంబవిఘ్నంబుగాగ 
బవలు రేయి బరిచర్య బాగుగానొనరించి 
తరియించిరెందరో ధన్యులైరి. 


8. స పూవులందున గూడ బ్రాణముండును సుమీ 

మందిరంబున బూలు త్రుంచవలదు 

జలపోషణం బిడి సొమ్యముగ పోషించి 
బెంచవలయును బూలమొక్కలెల్ల 

దనుమాడగారాదు నారికేలంబుల 
సహజముగ భూమిపై చేరవలయు 

మందిరంబున మిగుల మాట్లాడగరాదు 
నిశ్శబ్దనియమమును నెరుపవలయు 


శీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 


ప కానంత కావని నవనాయక వుండాలా మంకు నాడా లు 


త్రే॥ పాదరక్షలు విడిచి బోవచ్చుచక్కగా 





వరదరార తర మునకు మరదము. మోర 
దైవ ఆజ్ఞకు సరస నిదవ్య ఆజ్ఞయు 


పహాతరచ విటి బుణ్యలైరి. 


9, స్‌ పావనగోదారి పరిశుభ తోయముల్‌ 

మురిపెముగ నిను తాకిమోదమందె 

సౌమ్యయుత సందోహశీతలవాయువుల్‌ 
నిను జేరిధన్యతనిలుపు కొనియె 

ఉద్దండ ప్రాభవములాలికించు భాస్కరుడు 
నీ మేనుసోయగము నింపుగూర్చె 

నిన్ను తాకిన యంత నిలువెల్ల పులకించి 
భార ఎ మరద మఖ టార్‌ గలోలాం 


తై పంచభూతములలో ప్రవహించుని మహిమ 
కనులార లబిక్షించి ఘనత జెందె 
దివ్యంపు సిమయై ధారుణి వర్ణిల్లె 
కమనీయ ఘనసీమ కోనసీమ. 


10. స్‌; పండ్లైన్నియో కలవు పలుతీపి రకములు 
పండ్లలో ఘనమైన “పంద ఎను 
కాయలెన్నయొ కలవు కమనీయ రకములు 
కాయమే రసపూర్ల “కాయ నీవు 
్టై [55 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్త్వ 
నానన 


పూవులెన్నియొగలవు పూర్ణగంధంబులై 
పూవులందున అమర పుష్పమివు 

ఆకులెన్నియొ కలవు ఆహాదకరములై 
ఆకులందున దివ్యపత్రమివు 


తే॥  కోనసిమను వెలసిన కోటికోట్ల 
ఫలములందున పుణ్యంపు ఫలమునివు 
రసరమ్య నిధియైన రతన మీవు 
కమనీయ స్టవనీయ దైవమీవు. 


11. స్స్‌ అవనియందున నికు ఆహారమగుటకె 
కదలివచ్చెను మధుర "కదలి వనము 
రసాల రమ్యయుత రవిక య తములునై 
మామిడి వనంబులు ముందుకురికె 
నారికేళంబులు నవనీతసమములై 
ఆహారమిడ నీకు అరుగుదెంచె 
పావని పరిపక్వ పనసఫలంబులు 


ని భోజనమునకై నిలువబడియె. 


గ్‌॥ ధౌతదేను మాతలగణంబులై నీకు 
క్రీరమిడగనెంచి చేరవచ్చె 
ఆహారమవుసరము అసలేమిటని నీవు 
సనయమమారగ నిరాహారివైతి. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 





నమో భగవతే బాలయోగీశాయః 
బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోరీ స్తుతి శతము 


శ్రీ శివ పార్వతి తనయు శ్రీ నీ గణేశు 
భారతీ మాత చదువుల భాగ్యధాత 
శారదా సతిని మిగుల సంస్కరించి 
కోరిక విడేర మొక్కి కడుస్తుతియింతున్‌ ? 


“ఆశ” కుత్తుకబట్టి ఆవలకు ద్రోచి 
“మోహ మను దాని మొదటికి మట్టుబెట్టి 
నిత్యమౌ పదవినందున నిలువగలిగె 
బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


నిర్మలంబైన మనసును నేర్పుమిర 
వైరాగ్య భాగ్యమందున వశముజేయ 
“దేవు” డే దేశమందున దాగియుండు ? 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


పంకమందున బుట్టును పద్మమెపుడు 
రాళ్ళమద్యను రాయియై రత్నముండు 
మనుజులందున గలరెంతొ మంచివారు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


పన టు టల... 


శ్రీముమ్మిడి వరము బాలయోగేశ్వర స్రవ్వ 
ROO తతత తతత 


వ అంతరిక్ష మందు ఆకాశనౌకలో 
గ్రహము ల్రైెలను జేర గలుగవచ్చు 
దివ్యపథమును జేర త్రోవ నిమార్గమ్ము 





బ్రహ్మవిజ్ఞాని శ గ వార బాతయకోగిః 


6. “వారాయణు "౦డొకట నరుడుగా జనియించు 
నరుడు తపమున నౌ నారాయణుండు 
నరులలోన నీవు నారాయణుండవు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన బాలయోగి. 


7. దయకు రూపంబు వెన్నల ధరణీలోన 
(పమయనువాని రూపంబు పూలతావి 
దయకు (ప్రేమకు నీ రూపు దివ్యగుర్తు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


8. పునర్జ్ణన్మంబన్న పుట్టుటయని గాదు 
జ్ఞానోదయంబున సరసూదునెట 
జన్మమర్మల నెరుగు జోదువునివయా 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


9, రాజ్యమేలగవచ్చు రమణీయ ప్రభతోడ 
దానివలన కలుగు దుర్గుణంబు 
దుర్గుణంబున జీవి దుర్గతి బొందును 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి, 


ర fe bese |] 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
eS ముం య... ప మ. 


అదా న. 


10. పల్లవంబులదళుకొత్తు ప్రభలనెన్నా 





CE 


దు పదములనిత్య నివాళులొసగు 


eA 


షష fto 


పాదపూజ నాకొసగు నిరతంబు 


ర్‌ 
రి 


శ్ర విజ్ఞాని మగ వాన కాఅభయోగి, 

11 ధర్మశాస్త్రము తెల్పు దారులెన్నాయున్న 
ఖర్మననుసరించు కడకుజీవి 
పాపపుణ్యఫలము ఫలితమె ఖర్మంబు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


12. పరమశ్రేష్ణము నెంతయో పావనమ్ము 
సర్వ దోషహరము శ్రావ్యతమము 
మహిని నీనామమే మాకు మంత్రమయ్యె 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


13, మానసంబున నిన్ను మరవకదలచిన 
మహిలొన. నిదగ్వు ముహము దెలియ 
ముక్తి నాసగ గల్లు శక్తివంతుడవివు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


14. శిల్పి నీవు చిన్న శిలను మాత్రము నెను 
తీర్చిదిద్ది మలి తీరునిమ్ము 
నీదు దయను గొన్న నిత్య 3ైవల్యంబె 


బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 
ENE నననననవవడతావన ననన 


శ్రీముమ్మిడి వరము బాలయోగేశ్వర సవమ 


ప నాడ డడ డైన డక డాడి 











19, 


17. 


18. 


19: 


దివ్యపథమునియ దిక్కు నివని నమ్మి 
మానసంబున నిన్ను పురువకెపుటు 
పలువిధంబుల దలచి బ్రార్జించు నామది 


బహ్మ విజ్ఞాని భగవాన బాలయోగి. 
ప ఇ 


సర్వబాప హరముసంతత మోదమ్ము 
నిరుప మానంబైన నీదునామం 

బెవ్వరు దలతురో యవని ధన్యులు వారు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


నేత్రయుగళంబును నియమార మూసెదు 
వఖిలవికణంబు యగును గాదె 

నీదు చల్లని చూపు నాపైని దయజూపు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


నిన్ను జూచెడి చూడ్కు నిరుపమానంబౌను 
కన్నుదోయి కితర కాన్క లేల 

పరమ పుణ్యపురుష పాలించు మొరవిని 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


సాదుజనముల తోడ సంతతంబును చెలిమి 
సత్యవచనంబు మిగుల శౌచనంబు 
నిదు కరుణ బడయ నివి చాలముఖ్యంబు 
బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోగి, 








20. 


ల, 


2 


29: 


24. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
నీదు సేవలోన నిత్యంబు గడిపిన 

లేదు “కాలు భయము లేశమంత 

మాదుపుణ్య ఫలము మరినీదు ధ్యానమె 

బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


విశ్వమందు నిన్ను ఏక్షించుటే చాలు 
సర్వ బాపతతులు సమసిపోవు 

మాదు పుణ్యఫలము మరినిదు సేవయె 
బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోగి - 


కరుణ జూడుము తండ్రి కమలాక్షయోవరద 
శరణు జొచ్చితి నీదు చరణములకు 
ధరణిని నిన్నుమించు దైవంబుమరిలేరు 
బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


సత్యమనెడు రథము చక్కగా నెక్కియు 
దర్మమనియెడి దివ్య దారిలోన 

సాగిన చాలుని సద్దర్శనంబౌను 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


కోటి విద్యలునేర్పు కూటికొరకే నంట 
కూడు జానెడు పొట్ట కోసమంట 
కూటి కూటిలోన కోబ్బెతివి మంటిని 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


ననన ననన ననన నాకా దానా నాననా లద 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 


క ననున సారా ముల 





25; 


20: 


2] 


28. 


29; 





తత్వమంత వెదకి తానెచట గలడని 
చిత్తమందు మిగుల చింత జేయ 
నిరుపమానపుస్వామి నీరూపుగననయ్యె 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


గుప్త మార్గముకాదు గురుదేవులే వద్దు 
వదునామూ మరలు నటనం వే 

జగతి నీ నామంబు జయకేతనంబయ్యె 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


మానసవీణను మోయింతు “మోహన లా 
వాయించు "మాది లో ఘనవాద్యమొకటి 
జగతి జనములు మధుర చోద్యముల జెందగ 
బ్రహ్మవిజ్ఞాని భగవాన బాలయోగి. 


కటిక చికటి దారి కారునల్పును దాట 
కాంచనంబును బోలు కాంతిగలదు 
కాంతిగడచిన వెనుక కాంతుము నిరూపు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


పాలయందు తెలుపు భాసిల్లు చందాన 
నీలమందు సాగసు నిలిచినట్లు 

నీదు భక్తులకెల్ల నిక్కమౌ మోక్షంబు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


DET 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 








90. పంతగించి మదిని పరికింపగా వలదు 
చితశోషణమసలె చేయవలదు 
పరమపురుష నిన్ను ప్రార్థించుటే చాలు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


31. నాదు జీవనమ్ము నీదు దీవెనమ్ము 
నారు కాలమో నకు ఎదు క రుతు 
నాదు సర్వస్వమ్ము నీదు చైమకు రూపు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


32. దేహమందు ప్రాణదీపముండినయట్లు 
మనసునందున ఆత్మ పంనఅవలయ్మః 
ఆత్మనిలుపుకొన్న ఆవల నీరూపు 
బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోగి 


5 సామి సామియనుచు చాలగ నిను నమ్మి 
పూజలెన్నో జేతు పొందుగాను 
నాదు మదిని కోర్కెనెరవెర్పగావలదె ? 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


34. వనము నందు గజము వడి బ్రాణభీతితో 
మూదవా 1 కాపువంని.. మరగ అిడయ 
నాదు మొరనువిని నాకోర్కెదీర్సవే 
బ్రహ్మవిజ్ఞాని కగవాన. టొటయోగి; 


—_—_— — — — — — — — — — — _ — _— — — — — — — ————— — — —_— 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 


———————————————— 


35. 


36. 


37. 


తరి, 


39. 


తనువెల్లకృశియించె దారుణరోగమున 
మృత్యుభయముగల్లె మూర్చవచ్చె 
నీ నామమం౦త్రమే నా కొషధంబయ్య 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి 


జాఢ్యనివృత్తికై భాగ్య నగరముదోవ 

కాలు డేగుదెంచెకడు భికరముగ 

నీ నామమంత్రంబె నాదు ఉసురును నిల్సె 
బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


శ్రే బాల యోగీంద్ర స్వామి వారి అవతరణ 
ప్రభల విరజిమ్మెభువిని శ్రి ప్రమోదూత 
కీర్తి కాంతుల వెలిగె శ్రీకార్తికమ్ము 
శుద్ద విదియా గురువార స్వాతి జననం 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


సత్య, శివ, సుందరమ్ములు చోద్యమలర 
నీదురూపంబు దాలిచినిశ్చయముగ 
వరలు చురడెను మెధిని వలయమురిదు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి 


విశ్వమందున శ్రీ కారవిభవమెందె 

నీరు నాహారముల యొక్క నవసరంబు 
లేక జీవింపగలెడు నేర్పుజూప 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి 





మాతకు 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 





40. _ వత్సరంబుల దశకముల్‌ వన్నెమీర 
తరిగిపోయెను నీధ్యాన దీక్షతోడ 
నాదుకాంక్షను తీర్పుము నయముతోడ 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


a పదం నాందులి పాయుపతదు 
ముక్కుపచ్చలు తీరని మేరయందు 
. భక్తి వైరాగ్యములు నీలో ప్రభవమందె 
బ్రహ్మ విజ్ఞాని భగవాన బాలయోగి. 


42. మనసులోన నీదు మహిమాన్వితంబైన 
రూపమొకటనిల్సి రేయిపవలు 
దివ్యసంకిర్తనాథీదితులు వెలయింతు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


ఎట. మదిని నినుదలచి కార్యంబు మొదలువెట్ట 
జంకులేకుండ విజయంబు జరిగితీరు 
జ్ఞాన బ్రహ్మవు నిజమైన ఘనుడఎవు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


44. ధరనుబదివేల జన్మలు దాల్చియైన 
నిన్నుబోలెడి దివ్యుని నెరుగగలమె 
మనుజ జన్మంబున మరి “మాల వైతివి 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


~~ ననన నన న న నానా దాబా ననత ననున నంటాడు 


శ్రముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
mn 


45. నిత్యము నియమార నినుగొల్సు నరులకు 
ఆత్మశుద్ది కలుగు అద్భుతముగ 
మహిలోని మనుజులు మహివాన్వితులౌను 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


46. దివ్యమగు పాదారవింద ద్వయమునకును 
విమలమౌ నీదు విక్షణ ద్వయమునకును 
వేనవేలుగ నమస్కృతుల ద్వయములిడుదు 
బ్రహ్మ విజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


47. శక్తికొలదిగ నీపాద సేవజేసి 
భక్తి తోడుత నీ నామ భజనచేసి ' 
కొలుచువాడు మిగుల కోవిదుండౌగదా ! 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


48. ఉన్నవాడు కాదు ? ఉర్విలోయున్నతుడు 
భక్తిశద్దలు గలుగు భక్తుడెంతొ 
ఉన్నవాడు మిగుల ఉద్దండుడతడెంతొ 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


49. దండకారణ్యపుమండుటెండలలోన 
అతిశితలాచలపు హిమనగములోన 
క్లేశమింతయు లేక నీదయను మనవచ్చు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


న 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 








50. 


51: 


రః 


ర్‌, 


54. 


పద్మనాభుని పాదమ్ముపూజచేసి 
సత్యదేవుని ఆత్మలో స్మరణచేసి 
ముక్తిపొందగవలయు మనుజుడెపుడు 
బ్ర హ్మేవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


పరగడ మురగడ బిరబిర 

పడతిరిగెడుపంది గూడపరహితమునకై 
జీవించును, మనుజుడేలరయుడుడయ్యెయిలన్‌? 
బ్రహ్మ విజ్ఞాని భగవాన బాలయోగి. 


కావు కావుమనుచు కేక విడుకాకియు 
తోడి వారల బిలుచు తినగరాగ 
మనుజుడేల పుడమిమరెబ్రష్ణుడాయెను ? 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


కాకి, పందికన్నకడుహీనమా ? జనము 

మంచి తెలిసి ప్రజలు మసలుకోరేల ! 

ధర్మమెరుగువారు ధన్యులు యిలలోన 

బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


ధర్మమనుచు కొంత దానంబుచేయుము k 
ఉన్నదంత ఊడ్చి వదలరాదు 

సభ్యతెరిగి బ్రతుకు సజ్జనుడిలలోన 

బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


ననన ననున 


శ్రీముమ్మిడి వరము బాలయోగేశ్వర సవమ 





56. 


అం 


వ్‌ 


రి, 


59; 


జన్మమన్నిటిలోన నరజన్మముత్తమట 
జనులకేల యిలనుజాలిలేమి ? 
జాలిమించినరులు జోలెపట్టగవలదు 
బ్రహ్మవిజ్ఞాని గవానబాలరారోగిః 


ఉండబోరునరులు మున్నూరుయెండులు 
ఉండబోవు సిరులు మెండుగాను 
ఉండువరకు నరుడునుండవలె (పెమతో 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


ప్రేమయన్నది మిగులపెన్నిధి నరులకు 


మతోడ జనులు బెరుగ వలయు 
బమించుటయన్న కామించుటయుగాదు 


౯ 
py 


h 


౮ 


బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి 


కనకుమెప్పుడు కళ్లతో కరఖర్మ 
పలుక కప్పుడు నోటితో పరుషపదము 
వినకుమెప్తుడు చెవులతో నింద్యబాష 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


సత్యవచనమ్ము సత్టర్మ సత్యచూడ్కి 
పథ్యమౌ ప్రజలకెప్పుడు పాడిగాను 
నిత్యమాచరించు వారు సజనులౌదురు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలజయోగి. 








60. 


61, 


b2, 


63. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
మనసునుంచవలయు మంచిగానెప్పుడు వా 
కాయమాహారసత్వంబు కలుగవలయు 
దానగల్లును గాదె ధన్యతధరలోన 


బ్రహ్మవిజ్ఞాని ఫగవాన బాలయోగి 


కారుకూతలు వద్దు కీడు తలుపగరాదు 
జీవహింసమిగుల చేటుదెచ్చు 
ప్రాణికోటియందు పరమెశ్వరుడుగలడు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


“మాట యన్నదియెంతొ మహిమగలిగున్నది 
“పలుకు 'లోన గలదు ప్రాభవంబు 
మాటలేయౌగదా మహిమగల కలకు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


కామక్రొధములున్న కనులెర్రబడుచుండు 
శాంతవంతుని దృష్టి చల్లగుండు 
వసుధరక్షణ చేయువరశాంతవంతుడే 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


సర్వప్రాణులు మిగులశాంతులేయైనచో 
సృష్టి వైవిద్యంబు సాగుటెట్లు ? 
షడృచులు భువిలోన సౌభాగ్యసంస్కృతి 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవ 
నప ననా 


65. . మానవీయగుణము మనుజులకు నుండవలె 
మనను ఎధుగుదలకు మార్గమదియె 
ఖలులకెప్పుడుగల్లు జ్ఞానోదయంబు ? 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


66. అవనియందు గల్లు అన్నిభోగములును 
ధనరాశి సంపదలు దైవంబుకంటె . 
తృణమకంటెను మిగులతక్కువయైయుండు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


67. బుద్ధి శుద్దము కల్లి బాగుగా నుండిన 
“మనసు ' దారిజూపు మంచిత్రోవ 
“ఆత్మ పై రెండింటి కరుదైనసాక్ష్యంబు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


68. గుణము మంచిదైనగుణవంతుడౌ నరుడు 
గుణముచెడ్డ దైన గుణహినుడగును 
గుణముగణణము జేసిఘనులుగావలె జనులు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


69. దైవాంశ మనిషిలో దాగియున్నది చాల 
జాడలెరిగి నరులు జీవించవలయు 
త్రోవ లెరుగు వారు దైబంబుతో సమము 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 
70.  మోదమందునరులు మెధినీ వలయమున 
సాధనంబు వేసి చక్కగాను 








దైవసాక్షాత్కారంబు దివ్యముగబడసిన 


బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


He శాలకొరుగు' తాయ . నెరుగా ఏ సిరిన 
పెకి బోవదు దాని పరిథిదాటి 
మూర్భుకంత తెలుపమోక్షంబురాబోదు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


72. సర్వేశ్వరుండేల శాంతమౌ మతితోడ 
సృష్టికార్యంబును చేయడేల ? 
దుష్టులెందరొ మిగులదుర్నీతి చేర్చిరి 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి, 


ఓ. లోకమందున సకలవ్యావహరికులెల్ల 
దేవుడా ! నీవెమాదిక్కంచుగొల్తురు 
దేవున కేలయీనరులపై ద్వెషంబు ? 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


74. చిక్కుముడులు విప్పిచక్కగా జేయుట 
నీవుగాదె తండ్రి నిక్కవముగ 
భక్తులందరు నిన్ను బ్రార్థించి వేడుదురు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


వనన వానో 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర సవమ 


——————_ uuu ననన ననన 


To 


76. 


ra 


78. 


£9; 


మనసునందు “చింత” మహినీశ్వరునికొరక 
అన్యచింత లెల్ల ఆవలిడుము 
నీదుకోరికతీర్పు నీశ్వరుండెప్పుడు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


జన్మజన్మలనిదు చరణారవిందముల 
కొలుచువారలు మిగులు గణనచేయ 
జ్ఞానదీపంబులౌ విజ్ఞానులేయగును 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


పర పువావనుఎదు పద ములగంటసతచాలు 
పరలోకసౌఖ్యముల్‌ పొందగల్ను 
అంతకన్నను మిగుల ఆశయేమున్నది ? 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


“రాత "ను సరిజేసి రమ్యంబు చెయొచ్చు 
గీతను సరిజేయు జ్ఞానులెవరు ? 
రాతగీతల సృష్టి రాధికాధవునిదే 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


మనసు శుద్ధము జేసి మలినములు తొలగింప 
ఆత్మనందు చేరి హాయిగొలుపు 
సత్కర్మవంతులకు చక్కని మార్గమ్ము 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 





















80.  గమ్యమొక్కటి స్టిరము గాఢముగ జేసిన 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర సవము 
దరిజేరగా మనసుదారిజూపు 

దారిలోన నరులు తడబడుట తగదెపుడు 

బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


81. చిరునవ్వుమోమున చిందులేయగవలయు 
మాటతేనెలూరునటు మలచవలయు 
సుగుణ ధాముడు భువిని శ్రీనివాసుండగు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


82. సంతసమ్ము పరదెని చాలగనెలకొల్సి 
చింతలన్ని విడిచి చెలగవలయు 
పంతగించు మనిషి పరమెశుదేమౌను ? 


బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


83. తోడులెదని నరులు తల్లడిల్లగ వలదు 
నీడలేదని జనులు ఎడ్వవలదు 
నీడ తోడునిచ్చు దైవంబుగలడయా ! 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


84.  ఎందుగల డీశ్వరుండని వెదకి వెదకి 
పుణ్యతీర్ణంబులెన్నియో పోయిజూచు 
బొందెకుహరంబులోదాగె పుణ్యమూర్తి 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


వడక తడ ననన — డా 


శ్రీముమ్మిడి వరము బాలయోగేశ్వర స్తవము 


ప నతన తనకొక నెను ధా తాతారావు 





క. 


86. 


న్‌ 


86. 


89. 


44 


మధురభాషల నిన్సాగడి మహినినేను 
వేడుకొందున మోక్షంబు వెడుకలర 
దాత నీవుదేవ దయజూడుభక్తుని 
బ్రహ్మవిజ్ఞాని భగపాన బాలయోగి. 


సాధువర్తనులతో సఖ్యంబునెప్పుడు 
చేయువాడు మిగుల సౌఖ్యమొందు 
నిదాసదాసులకు నేదండమిడుదును 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


కోరికలు మదిలోన కోటి కోటులుండు 
మంచి వెంచి తీర్చు మౌనస్వామి 
తీరని కోర్కెలకు తగ్గనిందచేవలదు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి: 


బాషయెంతొ మిగుల భాసంబుగావలె 
దోషముండరాదు తృటియుగూడ 
దేవి దేవులెల్ల దీవించిబ్రోతురు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


దైవదూషణవలదు ది ఏరటూ మంటగును 
సత్యభాషణ మిగులగ్రేయమిచ్చు 
కాయుతంబు మోక్షకామితముగావలె 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర స్తవము 





90.  కాయంబునకు కిడు కలుగనీయగరాదు 
కాయమె దైవంబు కన కాలయమ్ము 
సర్వవిధి నిర్వహణచేయునది కాయంబు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


91. సుకుమార దేహమందున శృతినిమించి 
వేషదారణ చేయుట వెఠైగాదె 
నిజరూపమున మనిషనిత్య సిద్దినిబొందు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


92. కామధేనువు మించి కోర్కెలు తీర్చుము 
కల్పవృక్షము బోలు ఘనత నొసగు 
దేవదేవుల మించుదేవుండు నీవయి 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


93. సత్యహింసల ఘనత చక్కగా దెలిసియు 
మనుజుడేల వాని మరతురిలను 
సాధ్యమగు మార్గమున చరియింపబూనరు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


94. ప్రాద్దుపాడవకమున్నె నిద్దుర మెల్కొంచి 
నియమారగా విధులు నిర్వబాంచి 
_ స్వామి ! నీపూజను చెయువారలె ఘనులు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


రః పండ్లు బండెడు వద్దు ప్రసాదమొద్దు 
పుష్పంబులధికంబు పూజకొద్దు 
నిర్మలమౌ భక్తి నీమిద చాలును 


ed 


ఆడం. 


శ్రీముమ్మిడి వరము బాలయోగీశ్వర సవము 


నానన ననన ననన ననన ననన 
96. నినామస్మరణంబు నిత్యంబు నా విధి 


నకు మొక్కగహస్తముల్‌ నేర్పుమిర 
ముకులింతు రావెమా మూలవెల్ప 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


97. శరణు శరణంటిని జగదేక మౌనీశ ! 
ఆత్మబోధన సల్పి ఆదరించు 
కృతిని జేసితి నీదు కొలువనందుండంగ 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


98, బ్రహ్మవిజ్ఞానివి బహుజాడలును దెల్సు 
అందుకొన్నింటిని ఆదరమున 
సత్యబోధనబేసి చక్కగాదరిజేర్పు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి, 


99. _ తప్పులన్ని నావి ఒప్పులు స్వామివి 
ఒప్పులే చెకొనుడు విజ్జులార ! 
దాసుని తప్పులు దండంబుతో సరి 


బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


100. పోతరాజు నీదు పాదదాసుడు స్మి 
సౌభాగ్య సావిత్రి చరణదాసి 
విష్ణుబాబునీదు వైశిష్ట్య వైద్యుండు 
బ్రహ్మవిజ్ఞాని భగవాన్‌ బాలయోగి. 


శుభమ్‌ భూయత్‌ సమాప్తము. 


వైన ll 


జ ga 
తాబ యు తజ Se 
రట తు తం 





రచయిత శ్రీ కోటిపల్లి పోతరాజు గారు. వీరు రివర్‌ టీచర్‌. వీరి సహధర్మచారిణి శ్రీమతి సావిత్రీదేవి. 
వీరు విశాఖపట్నం వాస్తవ్యులు. వీరిరువురు శ్రీశ్రీశ్రీ ముమ్మిడివర బాలయోగీశ్వర స్వామివారి 
పరమభక్తులు. శ్రీ స్వామివారు వీరికి ఇలవేల్పు, నమ్మిన దైవం. కష్టకాలమందు, ఆపదలయందు 
శ్రీ పెద్దబాలయోగీశ్వరస్వామి మరియు శ్రీ చిన్న బాలయోగీశ్వరస్వామి వీరికి ఆపద్భాందవులుగా 
యుండిరి. ఈ పుణ్య దంపతులు శ్రీ బాలయోగీశ్వర స్వామి వారి కరుణ, దయ, ప్రేమ, సహాయ 
సహకారములు ప్రత్యక్షకముగా, అనుభవపూర్వకముగా చూసి ఉన్నారు. శ్రీ బాలయోగీశ్వర స్వామి 
పిలిచిన పలికే దైవం అని ప్రగాఢ విశ్వాసంతో స్వామివారిని కొలిచి తరించారు. 
వేదవేదాంగ సారాన్ని అతిసామాన్యమైన భాషలో, పామర జనానికి అర్ధమయ్యే రీతిలో 
స్వామి చెప్పారని కవి శ్రీ రాజు గారు ఈ కవితా సంపుటిలో నొక్కి వక్యానించారు. 


ఈ సంనుటిని తయారు చేసే ప్రయత్నములో వీరి ధర్మపత్ని మరియు వీరి కుమార్తె 
శ్రీమతి బాల ఇందిరలు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఈ సంకలనాన్ని 
శ్ర బాలయోగీశ్వర స్వామి వారికే అంకితము చేసిన వీరిరువురి జన్మ ధన్యమైనది. 


తుల కొరకు సంప్రబించవలసిన చిరునామా :- 


యం.యస్‌. (ఆర్టో, యం.సిహెచ్‌. (న్యూరో) 
ఫెల్లో - మైక్రో న్యూరో సర్జరీ - జపాన్‌. 
ప్రొఫెసర్‌ - న్యూరోసర్టరీ & చీఫ్‌ న్యూరో సర్జన్‌, ఉస్మానియా జనరల్‌ హాస్సటల్‌, హైదరాబాద్‌, 


నూ కీనిక్‌ 1-9-1122/5/డి, ఫస్ట్‌ ఫ్లోర్‌, ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్‌ ఎదురుగా 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. ఫోన్‌ : 040 - 27608788, 27677524. 
45-53-7/7, నర్పింహానగర్‌, విశాఖవట్నం - 530 024. ఫోన్‌ : 0891 - 2799865. 


